సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


: శ్రీ రాజరాజేశ్వరీ మంత్రి మాత్రుకా న్రీవేమ్‌ 

"|| 01 కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం 
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదిసీం। 
సంపూర్ణాం పరమోత్తమామృతకలాం విద్యావతీం భారతీం 
శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం॥ 


02. ఏకారాదిసమస్తవర్ణ వివిధాకారైక చిద్రూపిణీం 
చైతన్యాత్మక చక్రరాజనిలయాం చంద్రాంత సంచారిణీం। 
భావాభావ విభావినీం భవపరాం సద్భక్తి చింతామణిం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


03. ఈహాధిక్పర యోగివృందవిదితాం స్వానందభూతాం పరాం 
పశ్యంతీం తనుమధ్యమాం విలసినీం శ్రీవైఖరీ రూపిణీం। 


ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


04. లక్ష్యాలక్ష్య నిరిక్షణాం నిరూపమాం రుద్రాక్షమాలాధరాం 
త్యక్షార్ధాకృతి దక్షవంశకలికాం దీరా ా క్రిదర్గస్వరాం। 
భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


Kiron Type Institute 


] 05. హీంబీజాగత నాదబిందు భరితామోం కారనాదాత్మికాం క 
(భరితాం ఓంకారనాదాత్మికాం) 
బ్రహ్మానంద ఘనోదరిం గుణవతీం జ్ఞానెశ్వరీం జ్ఞానదాం। 
జ్ఞానెచ్చాకృతిసీం మహీం గతవతీం గంధర్వ సంసేవితాం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


06. హర్నోన్మత్త సువర్గపాత్రభరితాం పీనోన్నతా ఘూర్జితాం 
హుంకార ప్రియ శబ్దజాలనిరతాం సారస్వతోల్లాసినీం। 
సారాసారవిచార చారుచతురాం వర్గాశ్రమాకారిణీం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


ra సర్వేశాంగవిహారిణీం సకరునాం సన్నాదినిం నాదినీం 
సంయోగప్రియరూపిణీం ప్రియవతీం (పీతాం ప్రతాపోన్నతాం। 
సర్వాంతర్గతిశాలిసిం శవతనూసఅదిపినిం దిపినీర 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


08. కర్మాకర్శవివర్జితాం కులవతీం కర్శ(ప్రదాం కాలినీం 
కారుణ్యాంబుధి సర్వకామనిరతాం సింధుప్రియోల్లాసిసీం; 
పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం 


శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


Kiron Type Institute 


4 


|. హస్త్యుత్తుంభ నిభస్తనద్వితయతః పీనోన్నతాదానతాం 
న హారాద్వాభరణాం సురెంద్రవినుతాం శృంగారపీఠాలయాం। 
యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్శ్మికాం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


10. లక్ష్మిలక్షణ పూర్ణభక్తవరదాం లీలావినోదస్థితాం 
లాక్షారంచితవాదపద్మ యుగలాం బ హ్మేంద్రసంశే సవితాం। 
లోకాలోకితలోకకామజననీం లోకాశ్రయాంకస్థితాం 
శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రి శ్రీ రాజరాజేశ్వరీం॥ 


11. (హీంకారాశిత శంకరప్రియతనుం శ్రీయాగపిరేశ్వరీం 
మాంగల్యాయుత పంకజాభనయనాం మాంగల్యసిద్ధిప్రదాం। 
తారుణ్యేన విశేషితాంగ సుమహా లావణ్య సంశోభితాం 
శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


ia సర్వజ్ఞానకలావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం 
సత్వాం సర్వమయీం సహ(స్రదలజాం సత్తార్ణవోపస్థితాం। 
సంగాసంగవివర్ణితాం సుఖకరీం బాలార్శకోటిప్రభాం 
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


Kiron Type Institute 


: 13. కాదిక్షాంత సువర్ణబిందు సుతనుం సర్వాంగ సంశోభితాంో్‌ 
నానావర్ణ విచిత్ర చిత్రచరితాం చాతుర్య చింతామణిం। 
చితానందవిధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం 
శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


14. లక్ష్మిశాన విధింద్ర చం[ద్రమకుటాద్య-ష్టాంగపీఠాశ్రితాం 
సూర్వేంద్వగ్ని మయెక పీఠనిలయాం త్రిస్తాం త్రికోణశ్వరిం। 
గోప్రెం గర్వనిగర్వితాం గగనగాం గంగాగణీశప్రియాం 
శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


15. ట్రాంకూటత్రయరూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం 
వామాచార పరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం। 


కామాక్షిం కరుణార్ధ చిత్తసహితాం శ్రీం శ్రీత్రిమూర్త్యంబికాం 
శ్రీచక్రప్రియ బీందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం॥ 


16. యా విద్యా శివకేశవాది జననీ యా వై జగన్నోహిసీ 
యా(బ్రహ్మాది పిపీలికాంత-జగదానందైక సందాయినీ। 
యా పంచప్రణవద్విరేఫనలినీ యా చిత్మలామాలిని 
సా పాయాత్పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ! 
సా పాయాత్పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ! 


శ్రీరాజరాజేశ్వరీ ల శ్రీరాజరాజేశ్వరీ 
- - - ఇతి శ్రీ రాజరాజేశ్వరీ మంత్ర మాత్రుకా స్తవం సంపూర్ణమ్‌ - - - 


Kiron Type Institute 


ah 


(ఎక్కడైనా తప్పులు ఉంటే 


30) 


\s 
కరా 
న 
రా 
ఇ వే 
స్‌ 
క 
న్లో 
నే 
[క్‌ 
x3 
vy 
గె 
వ్‌ జ్‌ 
Wa 
# | 
Ue 
2 


హృదయంతో 


స 


ఈ 


